నీ దేవుడైన యెహోవా నీకిచేబేశములో నీ దినములు దీర్గకాలము ఉండునట్లు నీ తండిని నీ తల్లిని 
సనానించుము. నిరమకాండము 20:12 


నా కుమారుడా, యహోవా శిక్షను తృణీకరించకు; అతని దిద్దుబాటుకు విసుగు చెందకుము: 
యెహోవా తాను గేమించేవారిని సరిదిద్దుతాడు. తండిగా కూడా అతను సంతోషించే కొడుకు. 
సామెతలు 3౩:11-12 


సోలమన్‌ సామెతలు. జ్ఞానముగల కుమారుడు తం[డిని సంతోషపరచును బుద్దిహీనుడు తన తల్లికి 
భారము. సామెతలు 10:1 


నినుకన్ననీ తండ్రి మాట వినుము, నీ తల్లి వృద్దురాలైనపుథ్రు ఆమెను తృణీకరించకుము. సామెతలు 
23:22 


పిల్లలారా, ప్రభువులో మీ తలిదం[డులకు లోబడండి: ఇది సరైనది. నీ తండ్రిని, తలిని గౌరవించు; 
(ఇది వాగానముతో కూడిన మొదటి ఆజ్ఞ;) అది నీకు క్షేమముగా ఉండునట్లు మరియు నీవు భూమిపై 
దీర్హకాలము జీవించునట్లు. ఎఫెసీయులు 6:1-3 


నీ తండ్రిని నీ పూరహృుదయముతో గౌరవించు, నీ తలి బాధలను మరువకు. మీరు వారి నుండి 
పుట్టారని గుర్తుంచుకోండి; మరియు వారు నీ కొరకు చేసిన పనులకు నీవు వారికి ఎలా 
పతిఫలమివగ్రలవు? ప్రసంగి 7:27-28 


(ప్రసంగి 3:1-16 

1 పిల్లలారా, మీ తండి నా మాట వినండి మరియు మీరు సురక్షితంగా ఉండేలా ఆ తరాఖత చేయండి. 
2 ప్రభువు పిల్లలపె తండికి ఘనత ఇచాగ్రు, కొడుకులపె తలికి ఉన్నఅధికారాన్నిధృవీకరించాడు. 

3 తన తం[డిని గౌరవించేవాడు తన పాపాలకు |పాయశిత్తం చేస్తాడు. 

4 మరియు తన తలని ఘనపరచువాడు ధనము కూడబెట్టువానివంటివాడు. 

5 తన తండిని ఘనపరచువాడు తన సరిత పిల్లలను బట్టి సంతోషించును; మరియు అతను తన 
ప్రార్దన చేసినపుత్రు, అతను వినబడతాడు. 

6తన తండిని ఘనపరచువాడు దీరాయుషధితుడగును; మరియు ప్రభువుకు విధేయత చూపేవాడు 
తన తల్లికి ఓదారుగ్రా ఉంటాడు. 

7 యెహోవాయందు భయభక్తులు గలవాడు తన తండిని ఘనపరచును, తన యజమానులకు వలే 
తన తలిదండులకు సేవ చేయును. 

8 నీ తండులను మాటతోను చేతను సనానించుము, వారి నుండి నీకు ఆశీరాథము కలుగును. 

9 తండి ఆశీరాథ్రం పిల్లల ఇళ్లను స్టిరపరుస్తుంది; కానీ తల్లి శాపం పునాదులను వేరు చేస్తుంది. 

10 నీ తండిని అవమానించినందుకు కీర్తించకు; ఎందుకంకే నీ తండి అవమానం నీకేమీ కాదు. 

11 మనుషునీ మహిమ అతని తండి నుండి వచిన్రది; మరియు అవమానంలో ఉనతల్సి పిల్లలకు 
నింద. 

12 నా కుమారుడా, అతని వయసుతో నీ తండికి సహాయం చేయి, అతను జీవించి ఉనరిత కాలం 
అతన్నిదుఃఖుంచకు. 

13 మరియు అతని అవగాహన విఫలమైతే, అతనితో ఓపిక పట్టండి; మరియు నీవు పూర్తి శక్తితో ఉనపఫ్రథ్రు 
అతనిని తృణీకరించవద్దు. 

14 నీ తండి ఉపశమనము మరువబడదు మరియు నిన్నుకట్టుటకు పాపములకు బదులు అది 
చేరబ్రడును. 

15 నీ బాధ దినమున అది జ్ఞాపకముంచబడును; సరసమైన వెచన్లి వాతావరణంలో మంచులాగా నీ 
పాపాలు కూడా కరిగిపోతాయి. 

16 తన తండిని విడిచిసెస్తేవాడు దూషకుడివలే; మరియు తన తలికి కోపం తెపిరిచేవాడు 
శపించబడ్తాడు: దేవుని నుండి. 


